యుద్ధం మీద ఉచ్చ 
పోసిన 
పిల్లవాడు ! 


వ్లాదిమీర్ 


యుద్ధం మీద ఉచ్చ 
పోసిన 
పిల్లవాడు ! 


ఒక చిన్న 
పిల్లవాడు ఒక పెద్ద యుద్ధాన్ని 

ఆపగలడని తెలుసా ! 


ఎలా ? 


ఆ చిత్రమైన కథ తెలుసుకోటానికి 

ఈ పుస్తకంలోకి వెళ్లండి ! 


చాలారోజుల నాటి 
సంగతి , ఎత్తుగోడల 
వెనక ఒక అందమైన 
పట్టణం ఉంది . 


- 


-- 


Care 


- 


-- 


----- 


అదిగో అది ఇలాగేఉండేది . 


అమ్మ ఎప్పుడూ అతడిని 
ముద్దు పెట్టుకుంటూ ఉండేది . 
తండ్రిరోజంతా అతడితో 

ఆడుకునేవాడు . 


ఆ పట్టణంలో అమ్మా , నాన్నలతో ఒక చిన్న 
పిల్లవాడు ఉండేవాడు . అమ్మా ,నాన్నలు 

అతడిని ఎంతగానో ప్రేమించేవాళ్లు . 


ప్రతిరోజూ అమ్మా , నాన్నలతో కలిసిపిల్లవాడు 

పూల బజారులో తిరిగేవాడు . 
భలే! ఎంత అందమైన పూలు ! 


భలే! ఎంత అందమైన జీవితం ! 
వాళ్లంతా ఎంతో సంతోషంగా ఉన్నారు . 


అంతలో జరగరానిది జరిగింది . 


యుద్ధం ! 


అందమైన ఆ పట్టణాన్ని నాశనం 
చెయ్యటానికి శత్రువులు వచ్చారు . 


అందమైన ఆ పట్టణం చూసి వాళ్లకి 
అసూయ కలిగిందేమో. 
అయ్యో, ఎంత భయంకరమైన యుద్ధం . 


MEERU 


ఆ విధంగా పెద్ద పోరు మొదలు 
అయ్యింది . ఒకరిపై ఒకరుదాడులు 

చేస్తున్నారు . 


పగలూ , రేయి అన్న తేడా లేకుండా 
ఆ యుద్ధం సాగుతూనే ఉంది . 


ఎంతటి విషాద 
పట్టణం 
! 


RACHARAM 


వీధులలో పిల్లల ఆటలు లేవు . 

బజారులలో పూలు లేవు . 
ఎక్కడా , ఎవ్వరూ నవ్వటం లేదు . 


పిల్లవాడికి ఇప్పుడు సంతోషం లేదు . 
తనతో ఆడుకోటానికి నాన్న లేడు , 

ముద్దులు పెట్టేఅమ్మ లేదు . 
వాళ్లు ఎక్కడికి వెళ్లారు ? 
పిల్లవాడు వాళ్లని 
పిలిచాడు , 
కానీఎవ్వరూరాలేదు . 


పిల్లవాడు అన్ని చోట్లా చూశాడు . 
కానీ 
అతడికి అంతటా యుద్ధమే 
కనపడింది , చివరికి పట్టణం 
గోడ మీద 

కూడా యుద్ధమే 
జరుగుతోంది . 


అన్ని వైపులా శబ్దాలే. 

ఢాం , ఢాం . 


క్లింగ్ -క్లాంగ్ ! 
పాపం, 
పిల్లవాడుబాగా భయపడిపోయాడు ! 
అతడికి అమ్మా, నాన్నా కావాలనిపిస్తోంది . 

అన్నిటికీ మించి ఆ సమయంలో ... 


.. ..ఉచ్చ పోసుకోవాల్సి వచ్చింది ! 
అతడు ఏమాత్రం ఆపుకోలేకపోయాడు . 
అక్కడే ఉచ్చ పోసేశాడు .. . 


ఢాం ఢాంల మీద అతడు ఉచ్చ పోశాడు . 
అటు తిరిగి , ఇటు తిరిగి ఉచ్చ పోశాడు ! 
అతడు చిన్నపిల్లవాడు , అతడిని 

మన్నించండి ! 


ఉన్నట్టుండి అంతా ఆగిపోయింది ! 


తరవాత 


అప్పుడు ఎవరో నవ్వారు . 


హి హి హి 


కొంత సేపటికి అక్కడ 
ఉన్న అందరూ పడీ పడీ 

నవ్వసాగారు . 


M 


అలా అందరూ నవ్వుతూనే ఉన్నారు. సూర్యుడు 
అస్తమించాడు . ఆకాశంలో చుక్కలు పొడిచాయి . 
నవ్వి , నవ్వి ప్రజలు ఎంతగా అలసిపోయారంటే , 
ఎక్కడి వాళ్లు అక్కడే పడి నిద్ర పోయారు . 
ఆ మరునాడు వాళ్లు నిద్ర లేచేసరికి యుద్ధం 

ఆగిపోయింది . ఎందుకు ? 
ఆ అద్భుతమైన 

పిల్లవాడి కారణంగా . 


భళా ! 


చివరికి ... 
పిల్లవాడికి అమ్మా , నాన్నా తిరిగి కనపడ్డారు . 
స్వర్గం నేలకి దిగి వచ్చినట్టు ఉంది . 
అందరూ సంతోషంగా ఉన్నారు . 
పట్టణంలోనివాళ్లందరూ ఆపిల్లవాడిని ప్రేమించసాగారు . 
తమ 
పిల్లలు ,వాళ్ల మనవలు గుర్తుంచుకునేలా ఆ 
పిల్లవాడి 
కోసం ఒకకాంస్య విగ్రహం చేయించాలని అనుకున్నారు : 
యుద్ధం మీద ఉచ్చ పోసిన 
పిల్లవాడు . 


CIL 


అయిపోయింది 


ఆ విగ్రహమే 

మన్నె కెస్ 
పిస్ 
ఇది ఫ్రెంచి పదం , దీని అర్థం " ఉచ్చ పోస్తున్నపిల్లవాడు " 
ఇదంతా చాలారోజుల క్రితం బెల్జియం అన్న దేశంలో 

బ్రసెల్స్ అన్న పట్టణంలో జరిగింది . 


మీరు ఎప్పుడైనా ఆ విగ్రహాన్ని చూస్తే 
దాని వెనక కథ మీకు తెలిసింది . ఈ 
కథని మీ 

పిల్లలకు చెప్పండి , వాళ్లు 
వాళ్లపిల్లలకు చెపుతారు, వాళ్లు వాళ్ల 
పిల్లలకు చెపుతారు , అలా , అలా ఇది 
కొనసాగుతూనే ఉంటుంది . 


మన్నె కిన్ 
పిస్ 
యుద్ధం మీద ఉచ్చ పోసిన 
పిల్లవాడు ! 


